రెడ్డి 
వాస్తుశాస్త్ర పండితులు 
ప్రొద్దుటూరు - 516 361. 


మొదటి ముద్రణ 
ఆరవ ముద్రణ 


వెల: రూ. 6.00 


2 మార్చి 1991 


ప్రతిరోజు అసంఖ్యాకంగా ఉత్తరాలు 


: మార్చి 1996 వస్తున్నందువల్ల వాటిలో వాన్తువరమైవ 


ఉత్తరాలకు సమాధానాలిచ్చుటకు సాధ్యం 


ప్రతులకు : ప్రజాహిత పబ్లిషర్స్‌ కాకున్నది. కావున అలాంటి ఉత్తరాలు 


గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాద్‌ . 
© 631001 
బెంగుళూరు ఆఫీస్‌ 
39/5, సెకండ్‌ ఫ్లోర్‌, అప్పారెడ్డి పాళ్యా, 
అంబేద్కర్‌ కాలేజి వద్ద, ఇందిరా నగర్‌, 
బెంగుళూరు - 38. © 560179 
ప్రొద్దుటూరు కార్యాలయం 
వాస్తుకాంపైక్స్‌, మైదుకూరు రోడ్‌, 
ప్రొద్దుటూరు - 516 361 


లి ఆఫీస్‌ : 52025, ఇల్లు : 52679. 


వ బా 
P= at ౪ 


'వ్రాయకూడదని మనవి. 

రెడ్డి గారు హైదరాబాద్‌లో (ప్రతి నెల 4వ తేది 
నుండి 15వ తేది వరకు, బెంగుళూరులో 16 
నుండి 26 వరకు ఉంటారు. సంప్రదించవలె 
ననుకున్న వారు ఫోన్‌ చేసి వస్తే మంచిది. 


గౌరు వాస్తు ప్లానర్స్‌, 

111-B, బృందావన్‌ అపార్ట్‌మెంట్స్‌, 
రెడ్‌హిల్స్‌, లకడీకాపూల్‌, 

హైదరాబాద్‌ (లి 222169,317271 


ఒక విషయాన్ని నులభంగా న్మృతిలో నుంచుకొనుటకు సాయపడే సాధనాలే 
పాటలు, పద్యాలు, సామెతలు, నూక్తులు. పొందికైన పదాలతో పసందుగా రూపొందించిన 
పాటగాని, పద్యంగాని, నూక్తిగాని కంఠస్థం చేసేందుకు సులువుగా వుంటాయి. 
అవసరమైనపుడు క్షణంలో ధారణకు తెచ్చుకొనుటకు అనుకూలంగావుంటాయి. ఆది 
నుండి కోటానుకోట్ల నీతులను సామెతలుగా రూపొందించడం వల్లనే నేటికీ అవి 
మరుగున పడకుండ (ప్రతినోట ప్రతిద్దనిన్తున్నాయి. 

విళ్ళకవి, విప్రవయోగి వేమన తేటతెలుగు ఆటవెలదులలో అనేక ఉపమానాలతో 
రచించిన పద్యాలు ఈనాటికీ ఆబాలగోపాలం మరువలేని విధంగా అజరామరంగా 
నిలిచిపోయేందుకు కారణం, ఆయన అనునరించిన రచనావిధానమే. ఆయన నీతిని 
అవినీతిగా, అవినీతిని నీతిగా మార్చలేదు. కొందరి బాహు బలానికి భయవడి తన 
భావాలను బలిపెట్టలేదు. కవిత్సం సమకాలీన నమాజతత్తానికి నిలువుటద్దం కావాలన్లదే 


5 
ఆయన ఆశయం. కవి నత్వాన్చి చాటే చరిత్రకారుడనీ, కల్పనలను వినిపించేవాడు 


కారాదని ఆయన నంకల్పుం. నిద్రాణమైన నమాజాన్లి వద్రాణమొనర్భుట కని కర్తవ్యం 
అనే ధ్యేయంతో లోటనది ఎవరిలో వున్నా, దాని సూటిగా బయట పెట్టినాడు. గుమ్మడి 
కాయల దొంగంటే భుజాలు తడుముకొని మనం అవస్ట్రపఢడవలనీందే కాని, ఆయన 
కులమత (ప్రసక్తి లేకుండ (ప్రతి వారిని ఏకినాడు - అదియు (ప్రజల భాషలో తన 
'ఆటవెలదుల” ను అఖిలాంధ్ర లోకం నాల్కలపై తకిట తకిట తోం " అంటూ 
నాట్యుమాడేటట్టు చే (వ్రాళాడు - ప్రజా కవియై వెల్లి విరిశాడు. వేమన సొంపైన నీతులను 
ఇంపుగాను, కఠోర సత్యాలను, కుటిలమగు సేతలను కఠినంగాను చెప్పిన ఘటనా 
ఘటన నమర్ధుడు. ఇచ్చట మచ్చునకు కొని : 

“తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును - మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు 1 
“భూమి నాదియన పుడమి పక్కున నవ్వు - దాన హీనుజూచి ధనము నవ్వు '. 
“చదివినతని కను చాకలి నతిమేలు - కుల వేల్చుకన్ల కుక్క మేలు 1 


“కావవలయు మగడు కాంత నెల్లప్పుడు - కావలేని వాడు బావ వలయు * 
“చెమట కారునట్టు (శ్రమబెట్టి దేహంబు - గడన జేసి కూడు గుడవ వలయు * 
ఇలాగా లక్షోపలక్షల నీతులను విలక్షణంగా మన చక్షువుల ముందుంచిన 
ముముక్షువాయన. మరబిపోదామన్టును మరపునకు రాని మధురమగు మధువొలికించు 
పదాలాయనది, 
ఇలాంటివే జనుల నోటిలో నిత్యం నానునట్టి కొన్టి నానుడులను చూడండి. 
“చెబితే వినడు - కొడితే ఏడుస్తాడు + 
“తల్లికి కూడు పెట్టనివాడు - తగుదునని తగువు తీర్భవబ్బాడట 
గురువుకు పంగనామాలు పెట్టే రకం ! 
“నీతి లేని వాడు జాతి కెంతో కీడు * 
“నిండామునిగిన వానికి చలేమిటి * ? 
“పుట్టుకతో వచ్చిన బుద్ది - వుడకల్లో బెట్టే వరకు పోదు + 


————_———————— లా నాలా నా. 


“ యథార వాది - లోక విరోధి ? 
“ముల్లె పెంచేది ఇల్లు - కొల్ల గొట్టేది కొంప * 
ఇలాంటి వెన్నో సూక్తులు మన ఉక్తులతో మేళవింపబడి భాషకు భూషణాలుగా 
భాసిల్చుతున్చాయి. 1957 వ నంవత్సరము నుండి వాన్తుళాస్త్రంలో పరిచయమేర్పుడి, 
ఇన్టేళ్ళ స్వానుభవాలతో నేను రచించిన వ్యాసాలు పలు పత్రికలలో ప్రచురణకు 
నోచుకున్లువి. 1987 ఫిబ్రవరిలో “ వాస్తుశాస్త్ర వాస్తవాలు ” గ్రంథ రచన గావించి, 
వెలువరించడమయింది. ఈ (గ్రంథం కేవలం తొమ్మిది సంవత్సరాల లోపే వదునాల్లవ 
ముద్రణ చేరుకొన్గదంటే అది ఎంతగా పాఠకుల ఆదరణను చూరగొనిందో వేరుగా 
చెప్పనవసరం లేదు. నూక్తుల ప్రభావం మానవులపై ఎంతో వున్హుదన్లు నత్వానుసారం 
నేను వాస్తుళాస్త్రంలోని కొన్టి మూల నూత్రాలను నూక్తులుగా మలిస్తే ప్రజల నాల్కలపై 
కలకాలం నిలువగలవని తలచాను. ఈ ఉద్దేళ్ళ విళ్యాసాలే వాస్తు నూక్తులుగా రూవు 
దాల్భుటకు హేతువులైనాయి. 


8 
ఇంటిలో ఫలానా లక్షణం, ఫలానా ఫలితాన్చి ఇన్తుందని నేను చెవ్పడం, మిత్రులు 


బి. నాగభూషణ రెడ్డీ, రసవిహారి, జీరెడ్డి చెన్గారెడ్డి, బి.ఎన్‌. రెడ్డి, బి. అచ్యుతరాజా, ఎస్సెల్‌ 
నుధాకర్‌ గార్డు వానిని పొంకంగా రూపొందించడం జరిగింది. ఉదాహరణకు నేను 
“ ఆగ్మేయంలో పొయ్యి వుంటే మంచిదని * అంటే వారు ' ఆగ్బేయంలో పొయ్యి - 
అమరించును శుభాలు వెయ్యి ' అనేవారు. ఇలాగా ఈ చిరుపాత్తం ఆకృతి దాల్చేందుకు 
వారు సాహిత్య నహకార మందించినారు. అందులకు నేను వాలికి నదా హృదయపూర్షుక 
ధన్యవాదాలర్చిన్తున్హాను. వీటిని నోటికి నేర్చుకొన్సు యే వ్యక్తి అయినా ఒక ఇంటిని 
చూడగానే దాని లక్షణాలను బట్టి వాని భా శుభాలను ఇట్టే చెప్పివేయగల దిట్ట 
కాగలడు. అలా ప్రతి వారికి వాస్తుళాస్త్రం మతిలో నిలవాలనీ, మరింత విన్భతంగా వ్యాప్తి 


మ్మ్‌ 
అంక 


కావాలని ఆశిన్తున్భాను. 


నన్ను కొందరు అడుగుతుంటారు, “ఏ (గ్రంథాన్లి ఆధారంగా చేసుకొని మీరు 
మీ వాస్తు శాస్త్ర వాస్తవాలు ద్రాళారు '? అని. ఈ పళ్ళ నన్ను ఆళ్ళర్భపరుస్తుంటుంది. 
ఏమిటీ విచిత్రం ? ఎవరైన ఒక గ్రంథం (వ్రాయాలంటే వూర్చమున్లు (గ్రంథాలను 
ఆధారంగా చేసుకొనే (వ్రాయాలన్ఫుమాట. ఏమిటీ మానవుల వైఖరి 2? మనం మన 
జీవితంలో ఎంతో పరిశోధన గావించి, అనుభవం గడించి మన అనుభవంలో నిగ్గుదేలిన 
నత్వాలను ఒక (గ్రంథంగా వ్రాయకూడదా ? ప్రతిదీ పూర్ణ (గ్రంథాలను చూచి వ్రాసి 
తీరవలసీందేనా ? అలా (వ్రాస్తేనే శాస్త్రమా ? అనే సందేహాలు నన్ను వేధించేవి. అందుకు 
సమాధానం చెప్పువలెననే ఉద్దేళ్ళం నాలో బలపడసాగింది. నంన్కృత శ్లోకాలతో ఉండేదే 
శాస్త్రంగానీ మరేదీ కాదనేది మన దేశంలో బలవడిపోయిన సిద్దాంతం. అలాగని వూర్చు 
(గ్రంథాలను తేలిక చేయడంలేదు. వానిలో కొన్టి మహత్తర విషయాలున్సవి. గంగానది 


10 
హిమాలయాల్లో జన్మించి కొంత మేర పారేవరకు గూడా ఆ నీరు పవిత్రమైంద్వే కానీ 


జనావాసాల్లోకి ప్రవేళించేటవుటికి ఆ నిర్మలమగు జలంలో కల్మషం చేరింది. అలాగే 
పూర్ణం విజ్ఞాన ఖనులు విరచించిన (గ్రంథాలు మొత్తం జనులందరికీ భదాయకమైన 
విషయాలతో వుండినవి. కానీ రాను రాను కొందరు స్వార్ధపరులు ఈ (గ్రంథాలలో తమ 
సంకుచిత భావాలను సంకలనం చేని వాని పవిత్రతను పాడు చేసినారు. ఈనాడు ఏ 
వాస్తు గ్రంథంలో చూచినా కులాలు బోటు చేనుకొన్టాయి. ఇది దౌష్టం కాదా ? అదే 
గాకుండా ఆనాటి అనుభవాలు పరిమితం. అనుభవాలు పెరిగే కొలదీ అందులో ఎన్ఫో 
మార్దులు జరిగి తీరుతాయి. అయితే కొని మౌళికమైన సూత్రాలు ఏ మాత్రం మారవు. 
అవి మార్చుటకు ఎవరి తరం కాదు కూడా. కానీ అనలు విషయాల మధ్యన కొందరు 
దుర్మార్గులు చేర్చిన విషయాలునువే, అవి ప్రమాదకరమైనవి. కానీ, అవి కాలవాపొనిలో 
నిలువలేవు. ఒడ్డునకు కొట్టుకొనిపోయి నిలువునా వాడిపోతాయి. అదే నేడు జరిగేది. 


11 
మానవజాతి కంతకును ఉపకరించేది శాస్త్రంగానీ, కులాలకు జాతులకు పరిమితమై వేరు 


వేరు విధములుగా రూపొందింది శాస్త్రం కాదు, కాబోదు. 


ఒకనాడు సముద్ర ప్రయాణం చేయడం అగ్రవర్ణాల వారికి నిషిద్రంగా వుండేది. 
అలా ఎవరైనా చేస్తే వారికి ప్రాయళ్ళిత్త కర్మమంటూ చేసేవారు. తత్సంబంధమైన 
శ్లోకాలు కూడా రూపొందించారు. మరి ఈనాడు వానిని గూడా శా(స్తాలంటే ఎవరైనా 
నమ్మువారున్భారా? విషవాయువులను ఉత్పత్తి చేసే కర్మాగారాల్లో పనిచేయు వారందరూ 
మాన్క్‌లను విధిగా ధరించవలసి వచ్చినట్టు మనదేళం కుల మతాలనే విష వాయువులను 
తయారు చేసే ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది, ఇందున్ల ప్రతి ఒక్కరు ఇష్టమున్నా లేకున్భా 
ఆ తొడుగులను తొడుక్కోవలనిన పరిస్టితులేర్చుడినవి. దీనిని అధిగమించవలెనన్లు 
సత్సంకల్పం కొందరికి వున్సును వానిలో మునిగి తేలువారు అధికులున్భారు గాన, ఈ 
“కొందరు "వారి ధాటికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావలసిందేతప్పు తప్పించుకొను దారి 


12 
లేదు. ఎందరో అమాయకులు నేటికీ ఈ కులాలకు కొలికి వేయబడిన (గ్రంథాలను 


కూడా శాస్త్రాలని నమ్ముతున్నారు. 
వాన్తుశాస్త్రంలో కులాలకు స్థానం లేదు. ఇది కులము, మతము, జాతి అనే భేదం 
లేని శాస్త్రం. జగత్తులోని నర్హమానవాళికి సమానశ్రేయాన్భి సమకూర్చే. శాస్త్రం. 
ఊహాగానాలు లేని అనుభవ పూర్చుకమగు అపూర్షుశ్యాస్త్రం. కులాలుగాక వాస్తవాలు 
బోటు చేసికొన్న ఈ “వాస్తు నూక్తుల'ను విజ్ఞులు, విశాల భావాలుగల మహోదయులెల్లరు 
చదివి హర్షిస్తారని ఆశిస్తాను. 
“ర్వివారికెల్ల నొక్క కంచము బెట్టి 
పొత్తు గుడిపి కులము - పొలయ జేసి 
తలను చెయ్యిబెట్టి - తగనమ్మ జెప్పరా 
స విశ్వదాభిరామ / వినురవేమ // 


వాస్తుశాస్త్ర వాస్తవాలు 


(గ్రహణం బట్టిన గృహవాస్తును వెలికి లాగి వెలుగు జూపిన “ నాస్తుళాస్త్ర 
వాస్తవాలు ” పదునాల్గవ ముద్రణ వెలువడింది. 


దిళను బట్టి దళ పట్టుతుందని విశదపరబే “ అష్టైళ్లర్యాల ” ను సంకేతంగా 
(5yMbం1ic)తెలుపు ముచ్చట గొలుపు ముఖచిత్రంతో అమూల్యమగు అదనపు 
వినూత్తానుభవాలతో న్వరాట్ట్ర మందేగాక రా(ష్టేతరాంధ్రాభిమాన పాఠకుల 
ఆదరానురాగాలను అపరిమితంగా చూరగొని కేవలం తొమ్మిది నంవత్సరాల లోపే 
పదునాల్గవ ముద్రణగా తమ ముందు కరుదెంచింది “ వాస్తుశాస్త్ర వాస్తవాలు ”. 
ఇది వురోభివృద్ధిని కోరుకునే ప్రతి గృహస్థు విధిగా చదువదగిన పాత్తం - ప్రతి గృహానికి 
అసాధారణ విత్తం. 


14 
ముఖచిత్ర వివరణము. 
ప్రకృతి పాంచభౌతికమయం. పంచభూతాల (ప్రభావం మానవ జీవితంపె ఎంతేని 
వున్నది. ఈ పంచభూతాలే గృహనిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీని ప్రాముఖ్యతనే 
ఈ పొత్తం ముఖచిత్రంపై ప్రదర్శించడమైనది. తూర్పున మనకు చరాచర జీవనాధారమై 
వెలుగు, వేడిని ప్రసాదించు సూర్యుణ్ణీ ఆగ్నేయంలో అగ్నిని, దక్షిణంలో ధనసంబంధమైన 
పూర్ణకుంభం, నైర్భతిలో ఉన్నతమునకు ప్రతీకలైన పర్వత, ఆకాశాలను, పశ్చిమంలో పాడి 
పంటల గుర్తు ఆవు. వాయవ్యంలో వాయువునకు సంకేతంగా పతాకాన్ని, జింకను, ఉత్తరాన 
బయలు, ఈశాన్యంలో పల్లమునకు గుర్తుగా జలపూర్ణమగు కొలనును చిత్రించడమైంది. ఈ 
చిత్ర వైశిష్ట్యాన్ని పాఠకులు (గ్రహింపమనవి. 
' పాంచ భౌతికంబు - వాస్తు ప్రపంచంబుకో 
పాంచ భౌతికంబు ప్రాణికోటి 

పంచభూత శ్రేణి ప్రాపకమ్ము వలన 

్వ పరమ భోగ భాగ్య - పథము గనుడు. 


శ్‌ 


అష్టదిశల విశిష్టతలు 


అష్టదిళల ఉనికిని అనుసరించి మానవ జీవితంలో అనుకూల, (ప్రతకూల 
ఫలితాలు కలుగుతుంటాయి. తూర్పు పితృస్తానం - తూర్పు ఖాళీ స్థలం లేక హద్దు 
వరకు మూతపడితే పురుషాధారములేని ఇల్లుగా మారుతుంది. ఆగ్టేయం ఆరోగ్యానికి 
మూలము. దక్షిణం ధనానికి, పాడి పంటలకు, నుఖశాంతులకు సంబంధించినది. 
నైర్భతి నడవడికకు, మరణానికి హేతువవుతుంది. పల్చిమం వల్ల (ప్రఖ్యాతి, ఉన్లతి 
కలుగుతాయి. వాయవ్యం వ్యవహారాల విధానము మారుస్తూ మిత్ర శ్యతుత్తాలను 
కల్గిస్తుంది. ఉత్తరం మాతృస్థ్రానం - ఆ దిళన ఖాళీ స్థలం లేకపోతే దశలో మార్పు వచ్చి 
స్రీ నష్టము కలుగుతుంది. ఈశాన్యం పురుష సంతతికి సంబంధించిన ఫలితాలిస్తుంది. 
ఈశాన్యం లోపిస్తే మగ నంతానం (బ్రతుకక అపారమైన ఆస్తీవున్నా అనుభవించే 
దిక్కులేని కొంప అవుతుంది. ఇంటిలోని అష్టదిక్కులను చూడగానే ఆ యింటి వారికి 
కలిగే ఫలితాలను వివరంగా విళదీకరించవచ్చు). అట్లే ఇల్లాలి ముఖము వీధి గుమ్మము 
చెప్పును అనేది ఆర్యోక్తి. 


10. 


1. 


12; 
13. 
14. 
15, 


వాస్తుబలం గల స్థలం, కాస్తయినా చాలు - గృహస్థుకు చేస్తుందది ఎంతో మేలు. 
మొదట స్థలజుద్ది చేయండి - ఆదట ఇల్లు కట్టేందుకు సిద్దంకండి. 

మొదట ఇంటి చుట్టూ ప్రహరి గోడ నిర్మించు - మీదట అన్ని విధాల అది నిన్గు 
రక్షించు. 

వాస్తు చెడిన వాయవ్య నిర్మాణం - దివాలాకు ప్రయాణం. 

వాస్తు రీతిగా వాయవ్య నిర్మాణం - నీరికి ఆహ్వాన తోరణం. 

పునాది (తవ్వకం ఈశాన్యం నుండి ప్రారంభించు - అదియే నిర్మాణాన్లి నత్తరం 
ముగించు. 


17 
పునాది గోడ నైరుతి నుంచి మొదలుపెట్టి కట్టడం - అనేక శుభాలకు హారతి పట్టడం. 


నైర్ఫతిని మూలమట్టానికి సరిచేసి కట్టడం - సక్రమమైన నరులను పొందడం, 
వీధి నడక - నీ విధి వ్రాతకు కూడిక 


తూర్పు ద్వారం - ఛభకరమైన వరం. 

తూర్పు ఆర్బేయ ద్వారం - బోరాగ్షి బాధలకు, (స్రీల వ్యాధులకు స్థావరం. 
దక్షిణ ఆగ్నేయ ద్వారం - స్రీలకు చేస్తుంది ఉపకారం. 

దక్షీణ ద్వారం - గృహస్థులకు శుభకరం. 

దక్షిణ నైర్భతి వాకిలి - నుదతుల సుఖాలను నలుగదంచు రోకలి. 
పశ్చిమ నైర్సతి వాకిలి - పురుషుల జీవితాలకు ఘోరకలి. 


22, 


23. 
24, 


25. 
26. 


27, 
28. 
29, 


30. 


31 


32. 


. వళ్ళిమ ద్వారం - గృవాన్థులకు వ్షేమకరం. 
వళ్చిమ వాయవ్య ద్వారం = పలు భుభాలకు పనీడి వారం. 


ఉత్తర వాయవ్య ద్యారం - నిరంతర చంచల వ్యవహారం. 
ఉత్తర ద్వారం - ఉత్తమ (ప్రగతికి రత్హుహారం. 


. ఉత్తర ఈశాన్య ద్వారం - విత్త ప్రాప్తిక్తి (ప్రీ సౌభాగ్యానికి ఆధారం. 


తూర్పు ఈశాన్యద్యారం - యజమాని కీర్తికి సంతతి పురోగతికి మందారం. 
(మందారం = కల్త్రవ్నక్షం). 


తూర్పు నుండి దక్షిణ నైర్భతి ద్వార గమనం - స్రీలకు నంకటాల ఆగమనం. 
(ఆగమనం = రాకు, 


తూర్పు నుండి పళ్చిమ నైరుతి ద్వారం - పురుషులకు అరిష్టాల ఆగమనం. 
తూర్పు నుండి పడమటికి వరున వాక్తిల్లనడక - వరించును కీర్తి వురుషులను వీడక 


తూర్పు నుండి పళ్టిమ వాయవ్వానికి గమనం - అనారోగ్యాల ఆగమనం. 


తూర్పు ఆగ్టేయం నుండి పళ్టిమ ద్యారగమనం - యజమాని పతనం. 

దక్షిణ ఆగ్టేయం నుండి ఉత్తర వాయవ్యానికి నడక - కడలేని కలహాలకు పుట్టుక 
దక్షోణం నుండి ఉత్తర వాయవ్య ద్వార గమనం - స్రీలకు కలిగించును దుర్హర్తనం. 
దక్షిణం నుండి ఉత్తర ఈశాన్య ద్యారగమనం - ఉవిదల సౌభాగ్య జీవితానికి 
విహారవనం. ( ఉవిద = స్రీ). 

పళ్ళిమం నుండి ఉత్తర ఈశాన్యద్యారాల నడక - నిళ్ళయంగా వభాలనిస్తుంది 
వీడక, 

పళ్చిమం నుండి తూర్పు ఈశాన్యానికి ద్వార గమనం - పురుష నంతానానిక్తీ 
విజ్ఞానానికీ సోపానం. 

ఉత్తరం నుండి దక్షోణానికి ద్వార గమనం - తరుగని నిరులకు ఆహ్మోనం. 


33. ఉత్తరం నుండి దకిణ ఆగ్టేయానికి నడక - కలహాగ్జికి పిడక. 

34. ఉత్తరం నుండి దక్టిణ వైర్భతి నడక - ఆడవారికి అభుభాల పడక. 

35, పళ్ళిమానికి తలవాకిలి ఉన యింటికి - తూర్పున తప్పుక ఉండాలి వాకిలి. 
36. దక్షిణానికి తలవాకిలి ఉన్ల యింటికి - తప్పుకఉండాలి వాకిలి ఉత్తరానికి, 


37. కాపురం లేని దక్షిణ ద్యారమున్లు కొట్టకు (అంగళ్ళకు) ఉత్తరంలో ద్యారం ఉంటే 
మంచిది - లేక పోయినా లేదు ఇబ్బంది. 

38. కాపురం చేయని పళ్టిమ ముఖద్వారమున్లు కొట్టకు తూర్పుకు ద్వారం ఉండటం 
మంచిది - లేకున్నా లేదు పెద్ద ఇబ్బంది. 

39. తూర్పు నీంహద్యారం ఉన్ల యింటికి - అవసరాన్దిబట్టి ఉండాలి ద్యారం 
పల్టిమానికి. 

40. ఉత్తర సింహద్భ్యారం ఉన్ల యింటికి -అవసరాన్భిబట్టి ద్యారం ఉండాలి దక్షిణానికి, 


41. 

42, 
43. 
44. 
45. 


46. 
47. 
48. 


తూర్పు గేటు - ఇంటిలోనికి రానివ్వదు యె లోటు. 
తూర్పు అగ్జేయం గేటు - శుభాలకు బల్లెం పోటు. 
దక్షిణ అన్బేయం గేటు - శుభాలకు వల్లెవాటు. 
దక్షిణాన గేటు వుంచడం - భుభాలకు రాచబాట నిర్మించడం. 

దక్షీణ నైర్ఫతి గేటు - కాలనాగు కాటు. 

పశ్చిమ నైర్భతిలో గేటు వుంచడం - అకాల మరణాన్చి ఆహ్వానించడం. 
పడమర గేటు - పురుషుల కీర్తికి సీటు. 


పశ్చిమ వాయవ్యం గేటు - పలు శుభాలకు బోటు. 


22 
49. ఉత్తర వాయవ్యం గేటు - ఇంట్లో వారిక నిత్సం చేటు, 


50. ఉత్తరంలో గేటు - సంతోష తంతులు మీటు, 


51. ఉత్తర ఈశాన్యంలో గేటు - ఉత్తమ భభాలకు బోటు, 


52. తూర్చు ఈళాన్ఫంలో గేటు వుంచడం - నుఖశాంతులకు బాటను ౨౩ '్రంచడం. 


53. తూర్పు గోడకన్టా వడమటి గోడ ఎత్తు - తరుగులేని సౌభాగ్యాలకు వీడ్రని పొత్తు, 
54. వడమటి గోడకన్టా తూర్పు గోడ ఎత్తు - అనారోగ్యానికి పొత్త, 

55. దక్షిణం గోడకన్టా ఉత్తరం గోడ ఎత్తు - విళ్చోర్వానికి వివత్త్తు, 

రర. ఉత్తరం గోడకన్టా దక్షిణం గోడ ఎత్తు - అష్టైళ్లర్భాలు నీ సాత్తు, 

57. తూర్పు గోడ వక్రం - పురుషులకు గోడు కలిగించే చక్రం (వక్రం = వంకర), 


4 —_—_—_—————————————_—_—_—_—_ 


23 
=మొసనలి). 
58. దక్షిణ గోడ వక్రం - న్రీల ఆరోగ్యాన్డి కబళించే నకం ( నకం =మొనలి) 
59. పడమటి గోడ వక్రం - అరిష్టాల (క్రమం. (క్రమం = వరును 
60. ఉత్తరం గోడ వక్రం - న్రీక్తి సిరికి హానికరం. 


రా 
66. 
67. 
68. 


69, 
70. 
7h 
72, 


7, ఖాళీ స్థలాన్ని కలుపుకోవడం 
తూర్పు నలాన్భి కలువుకో - కీర్తి నంవదలను గెలుచుకో 
ఆర్బేయ వ్రలాన్చి కలువుకోవద్దు - ఆపదలను దావునకు పేలుచుకోవద్దు, 
ద్షోణ స్థలాన్ది కలువుకోకు - రక్షణ కవచాన్చి కోల్తోకు, 

వైర్చుతి నలం వూరకవచ్శి నా కలుపుకోకు - కష్టాలను తెచ్ళుకోకు, 
వళ్ళిమస్టలాన్భి కలుపుకోవడం - పచ్చని ఆరోగ్యానికి బిచ్చు) పెట్టుకోవడం. 
ఉత్తర న్రలాన్భి కలువుకొమ్ము - ఉత్తమ ఫలాన్టి అందుకొమ్ము. 
ఈళాన్యంలోరి వ్రలాన్చి కొనడం - విశ్వే ఐళ్ళర్వాలతో మనడం, 


ఈశాన్యంలో నలంపోతే - ఇంట్లో ఇనుపగజ్జెల మోతే (ఇనుపగజ్టాలు దరిద్రానికి 
గుర్తులు ). 


7 టక 


25 


అ 8. ఖాళీ స్థలాలు: స 


సలం - పురుషుని కీర్తికి కిరీటం. 
73. పడమటి కన్నా తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం - పురుషు 


సలం - నరాలకు మూలం. 
74. ఉత్తరం కన్నా దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం - అని అనర్జా 


75, 
76. 


27s 


78. 


తూర్పు కన్నా పడమట ఎక్కువ ఖాలీ సలం - వురుషుల యోగ్యత విఫలం. 
దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్టలం - సిరులకు, (న్రీల సుఖాలకు ఆలవాలం. 
ఈళాన్యంలో ఖాళీ లేని గేహం - శ్వాన నిలిచిపోయే దేహం (గేహం = ఇల్లు). 


శ్‌ నం. 
తూర్పు సరిహద్దులో చేసిన నిర్మాణం - కూర్చుకొన్లు చుభాల నిర్మూల 


82. 


83. 


84. 
85. 


87. 


88. 


89. 


90. 


91. 


92, 


. దక్టిణ నరిహద్దుపై చేసిన నిర్మాణం - భోగభాగ్వాలకు నలక్షణ కళ్యాణం. 


. పళ్ళిమ నరిహద్దు మీద చేసిన నిర్మాణం - పురుషునికి శ్రీర్తికరం. 


. వాన నీరు, వాడుకనీరు ఈశాన్యానికి పారనిమ్ము - pes రానిమ్ము. 


26 


ఉత్తర నరిహద్దున నిర్మాణం - సిరిక్సీ (ప్రీ వురోగతికీ విషబాణం. 


10.వీథి వరుస దాటి వచ్చిన గృహాలు 


తూర్పు వీధిని మింగిన (బొచ్చుకొని వచ్చిన) ఇల్లు గలవాడు - వీధి కంతకూ 
మొనగాడు. 


వీధి వరునను దాటి ముందుకు వచ్చిన దక్షిణముఖ గృహం - అళుభాల 
ప్రవాహం. 

వీధి వరునను దాటి ముందుకు వచ్చిన పళ్టిమ గృహం - అరిష్టాల అగాథం. 
ఉత్తరంలో వీధిని (మింగిన ఇల్లు గలవాడు - సిరిలో కుబేరునికి నరిబోడు. 


ఈళాన్యంగా జల (ప్రవాహం - సకల సంపదలకు ఆధారం. 
ఇంటిలోని నీరు దక్షిణానికి పోవడం - ఇంతులు అనారోగ్యవతులు కావడం. 


ఇంటిలోని నీరు దక్షిణ నైర్భతి నుండి వెళ్ళడం - ప్రీల ఆరోగ్యం చెడడం,. 


వాన నీరు, వాడుక నీరు పళ్ళిమ నైర్భతి నుండి పోవడం - పురుషులు అనారోగ్యానికి 
గురికావడం. 


నైర్భతిలో జల ప్రవాహం - వికృత ఫలితాల నివహం ( నివహం = గుంపు). 


వర్షపు నీరు, వాడుక నీరు పడమటికి పారడం - పురుషుని ఆరోగ్యం దిగజారడం. 


93. ఇంటిలోని నీరు ఉత్తరానికి పారడం - ఇంతులకు ఆరోగ్యం చేకూరడం. క 


94. ఇంటిలోని నీరు, ఆవరణంలోని నీరు ఉత్తర ఈశాన్యానికి పారనిమ్ము - కలకంఠి 
దరికి ఆరోగ్యం చేరనిమ్ము (కలకంఠి = (ప్రీ). 


95. తూర్పు దిళలో తూము - నుఖశాంతులకు నోము. 

96. తూర్పు ఆగ్టేయం తూము - వీల్లలకు అవళకునపు మోము. 

97 దక్టిణం వైపు తూము వుంచడం - నుఖశాంతులను (తుంచడం. 

98. దక్షిణ నైర్భతి తూము - స్త్రీల ఆరోగ్యానికి కత్తిమీద సాము. 

99. పళ్ళిమ నైర్భతి తూము - పురుషుల (ప్రతిభకు ధూము. 

100. పళ్ళిమ దిశలో తూము - పలు నుఖాలను కాటు వేయు పాము. 

101. ఉత్తర వాయవ్యంలో తూము - నిత్యం జగడాల గీము. ( గీము = ఇల్టు) 


= ననా. 
——————_———————— Te: 


102. ఉత్తర దిళలో తూము - ఉత్తమ దళకు మూలము. 
103. ఉత్తర ఈశాన్యంలో తూము వుంచడం - సీరులకు నివాసం కల్పించడం. 
104. తూర్పు ఈశాన్యంలో తూము - పురుషుల ఆరోగ్య పంటకు నీరు తోడు వతాము. 


105. తూర్పు ముఖద్వారం ఈశాన్యం చూస్తుంటే - సీరియు, వంశాభివృద్దియు విడిపోని 
జంటే, 

106. ముఖద్వారం తూర్పును చూస్తుంటే - పురుషుల పురోభివృద్ధికి పంటే. 

107. దక్షిణ ద్వారం దక్టిణాన్గి చూడడం - ఇంటిలో ఐళ్ళర్వాలు కూడడం. 

108. పళ్ళిమాని చూస్తున ద్వారాలు - పలుశుభాల మణిహారాలు. 

109. ఉత్తర ద్వారాలు ఉత్తరాన చూస్తున - ఉత్తమ జుభాలు చేకూర్చునన్నా ! 


30 
110. స 
ఉత్తర దారాలు ఈశాన్యాన చూస్తుంటే - ఉత్తమ గుణవంతులు జనించేది ఆ 


యింటే, 


111. తూర్పున స్థానం గది - నుఖళాంతులకు విడిది. 
112. దక్షిణాన గొయ్యిలేని సన్మానం గది - ళుభాల రథసారథి. 
113. పళ్ళిమాన గొయ్యిలేని స్థానం గది - నుఖాలకు పెన్టిధి. 


114. ఉత్తరాన స్టానం గది - ఉత్తమ నుఖాలు కలిగిస్తుందది. 


116. ఆగ్నేయ గదిలో యజమాని పడక - ఆరోగ్యాన్లి దున్లివేసే మడక, 
127. దక్షిణం గదిలో పడక - ఆరోగ్యం వీడదిక. 
118. నైర్భతి గదిని శయ్యాగృహంగా మార్చుకో - అన్లి విధాల యశోవిజయాలను 


సమకూర్చుకో ! 

119. పడమటి గదిలో పడక - ఒడిదుడుకులు లేని సుఖాల కూడిక. 

120. వాయవ్యం గదిలో యజమాని శయనం - రయాన చాంచల్యం వైపుకు పయనం. 
(రయాన = వేగంగా) 

121. ఉత్తర గదిలో యజమాని వవళించడం - ఉపద్రవాలను వరించడం. 

122. ఈశాన్యం గదిలో శయనం - నళింపజేయు వ్యాధులకు ఆహ్వానం. 

123. నైర్భతి గదిలో యజమాని వడక - అభివృద్ది దిశలకు గృహస్థు నడక 

124. దక్షిణం గదిలో మొదటి సంతానం నిద్రించడం - చింతలను దూరంగా వుంచడం. 


32 
125. అగ్బేయంలో రెండవ సంతానం నిద్రించడం - ఆనందపు విందులనెప్పుడు 
పొందడం. 
126. వళ్చిమాన మూడవ సంతానం నిద్ర - ప్రశాంత జీవనానికి ప్రకృతి వేయు ముద్ర. 
127, వాయవ్యంలో నాల్గవ సంతానం నిద్రించడం - వివాదాలకు తావుండక 
బీవించండం. 
128. ఉత్తరాన పీల్లల నిదుర గదులు - ఉత్తమ (ప్రగతికి మూలికలు. 


16. తలాపి ఉంచడం . 


129. తూర్పు తలాపి నిద్ర - ఆరోగ్యానికి భద్రం. 


130. దక్షీణం వైపు తలవుంచి నిద్రించడం - ధవళపు ఆరోగ్య పతాకాని ఎగిరించడం. 
( ధవళము = తెల్లని ణ్‌ నిర్మలము). 


33 
131. నిదురించునపుడు పడమటికి వుంచిన తల - ఉవ్పెత్తున లేచే పీడకలల అల. 


132. ఉత్తరంగా తలవుంచి నిద్రించడం - తత్తరపాటును కలిగించు వ్వాధి విషాలను 
చిందించడం. 


133. తూర్పు ముఖంగా ఆగ్బేయంలో వంట - ఇంట నుఖాల పంట, 

134. ఆగ్బేయంలో పొయ్యి - అమరించును శుభాలు వెయ్యి. 

135. దక్షిణ ముఖంగా వండు వంట - దరిద్రాన్ని కొని తెచ్చుకొనే తంట. 

136. నైరుతిలో పొయ్యి - వీలులేనప్పుడు వెయ్యి. 

137. పళ్ళిమ ముఖంగా వండే వంట - అనుకూలం లేనపుడు వాయవ్యం గదిలో 
చేనుకోయింట. 


34 
138. పళ్ళిమ వాయవ్యంలో పొయ్యి - అవకాశం లేనప్పుడు వెయ్యి. 


139. ఉత్తర వాయవ్యంలో పొయ్యి - కత్తెర బోనులో పెట్టిన చెయ్యి. 
140. ఉత్తర ముఖంగా చేయు వంట - ఉపద్రవాల ఊబి గుంట. 


141. ఈశాన్యంలో పొయ్యి - ఐళ్ళర్వాలను ముంచు నుయ్యి. 


cD 


142. తూర్పు ముఖంగా లెట్రిన్‌లో కూర్చోకండి - అది ఆరోగ్యానికి గండి. 

143. తూర్పున సెస్టిక్‌ ట్యాంకు - ఉన్నతికి మంచి లింకు. 

144. ఆగ్నేయంలో మరుగు దొడ్డి - ఆరోగ్య ధనానికి చృక్రవడ్డి. 

145. ఆగ్మేయంలో గొయ్యితో ఉన్ల మరుగుదొడ్డి - ఆరోగ్యాన్ని చితుకగొట్టు ఇనుప కడ్డీ, 


అలాల కా ౯ శ wie 


35 
146. దక్షిణ ముఖంగా లెట్రిన్‌లో కూర్చొనండి - ఆరోగ్యాన్చి చేకూర్చుకొనండి. 


147. సెస్టీక్‌ ట్యాంక్‌ దక్షీణం - సేష్టీలేని బ్రతుకే అనుక్షణం (సేఫ్టీ = క్షేమం). 

148. నైర్భతిలో గొయ్యితో పాయిఖానా = వేస్తాయి ఇంటిలో రోగాలు ఠికానా. 

149. పడమర ముఖముంచి లెట్రిన్‌లో కూర్చోకండి - ఆరోగ్వాన్లి పాడుచేసుకోకండి. 
150. సెప్టిక్‌ ట్యాంక్‌ పడమట వుంచడం - ఇంటిలో రోగాలను నిల్వరించడం. 

151. వాయవ్యంలోపాయిఖానా - నుఖాలకు పరచిన జంబుఖానా, 

152. వాయవ్యంలో గొయ్యితో మరుగుదొడ్డి - వాదులాటకు చిచ్చుబుడ్డి. 

153. ఉత్తరంలో సెప్టిక్‌ ట్యాంక్‌ - ఉత్తమ ఫలితాలనిచ్చు బ్యాంక్‌ 

154. ఉత్తర ముఖంగా లౌట్రిన్‌లో కూర్చొనండి - ఉత్తమ ఆరోగ్వాన్టి కూర్చుకొనండి. 


155. ఈశాన్యంలో మరుగుదొడ్డి - అంతులేని అరిష్టాల మడ్డి . (మడ్డి = మలినం) 


Perea] 


156. తూర్పున భూగ్భహ నిర్మాణం = కలిగించును నిత్య కల్యాణం. 


157. దక్షిణాన భూగ్భహ నిర్మాణం - ఆయుక్టీణతకు కారణం. 
158. పడమట భూగ్భహ నిర్మాణం - కడతేరని కష్టాలలో రణం. (రణం = యుద్దం) 
159. ఉత్తరాన భూగ్భహ నిర్మాణం - (స్త్రీలకు ముత్యాల ఆభరణం. 


గ్‌” 3 సళ్ళ 
|| 20. ఇంటి ఆవరణలో ఉపగ్భహం| 


160. ఆగ్టేయంలో తూర్పు సరిహద్దు అంటని ఉపగ్భహం - అతివలకు అనంత శుభాల 


అనుగ్రహం. 
161. ఆగ్బేయంలో తూర్పు నరివాద్దును తాకిన ఉపగ్భహం - గృహాన్దునికి అకుభాల 
ఆ(గ్రహం. 


37 
162. నైర్భతిలో ఉపగ్భహం - నిత్య చభాల సంగ్రహం. (సంగ్రహం = కూడబెట్టు) 
163. వాయవ్యంలో ఉత్తర నరిహద్దుపై ఉపగృహం - శుభాలకు నిగ్రహం. (నిగ్రహం = 
అడ్డగించడం). 
164. వాయవ్యంలో ఉత్తర సరిహద్దు అంటని ఉపగ్భహం - దివ్య సుఖాలను ఇచ్చును 
అహరహం. (అహరహం = అనుదినం) 


165. ఈశాన్యంలో ఉపగృహం - నాళనం చేయు శని గ్రహం. 


166. తూర్పున బావి - మార్పులేని సుఖాల తావి. (తావి = పరిమళం) 
167 ఆగ్బియ కూపం - అతివల అనర్థాలకు ప్రతిరూపం. 
168. దక్టిణంలో బావి - తరుణులకు మరణాల దీవి. 


38 
169. నైర్ఫతిలో నుయ్యి - మృత్యువు చాచిన చెయ్యి. 


170. పడమట బావి - పురుషుని ఆరోగ్యానికి ఎండమావి. 

171. వాయవ్యంలో బావి - జగడాల కొరివి. 

172. ఉత్తరంలో నుయ్యి - ఉత్తమ దీవెనలిచ్చు చెయ్యి. 

173..ఈశాన్యంలో నుయ్యి - విశేష శుభ ప్రదాయి. 

174. మొదట ఈశాన్యంలో బావిని త్రవ్షించు - దాని నీటితోనే నిర్మాణం ప్రారంభించు. 


:'22. వాలు వరందా 


175. తూర్పు) వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి అండ. 
176. దక్షిణం వాలు వరండా - సీరికి, (సీకి గుండెల మీద బండ. 


177. పళ్ళిమం వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి ఎర్రజెండా (అపాయం). 


39 
178. ఉత్తరం వాలు వరండా - స్త్రీల సుఖాలకు, ఐళ్ళర్వాలకు గెలుపుదండ, 


23: వరండాలో.గదులు 


179. తూరు వరండాలో ఆగ్బేయాన గది - సుఖశాంతులను ఇచ్చు నది. 

180. దక్షీణ వసారాలో ఆగ్బేయాన గది - (స్త్రీలను బాధల పాలు చేయు అంబులపాది. 

181. దక్షిణ వరండాలో నైర్భతి అర - మగవారికి క్షేమ తార. (శుభ నక్షత్రం) 

182. పళ్టిమ వరండాలో వళ్చిమ నైర్భతి గది - పురుషులకు జీవన నిధి. 

183. వశ్చిమ వరండాలో వాయవ్యం అర - పురుషుని అభివృద్దిని కప్పివేయుతెర 

184. ఉత్తర వరండాలో వాయవ్వాన గది - అతివల ఆర్థిక శుభాలకు ప్రోది. 
(ప్రోది = పెంపు), 

185. ఉత్తర వరండాలో ఈశాన్యాన గది - ఉవిదల శుభలాభాలను చేస్తుంది బూది. 
(బూది = బూడిదు 


186. తూర్పు వరండాలో ఈశాన్యాన గది - పురుష పురోగతిని క్రుంగతీయు గుది. (గుది 


= బండకొయ్య) 


187. గదికి తూర్పున బీరువావుంచకు - వచ్చే నీ రాబడిని త్రుంచకు. 

188. గదికి ఆగ్నేయంలో బీరువా - ధనాని తన్నుకుపోయే బోరువ. (బోరువ = పెద్దగద్ద) 

189. గదికి దక్షిణాన బీరువా - ధనం రావడానికి వరవ. (వరవ = తూము) 

190. నైర్భతిలో ఉత్తరాభిముఖంగా వుంచిన బీరువా - పెరిగిపోవు నీరుల కరువ. 
(కరువ = కొండ) 

191. గదికి నైర్భతిలో తూర్పు ముఖంగా వుంచిన డబ్బు మందసం - సీరులకు నిరంతర 


ఆవానం. ( మందసం = పెట్టా 


41 
192, గదికి పశ్చిమంలో తూర్పు ముఖంగా వుంచిన బీరువా - నీరులకు బొరవ. 


(బొరవ = (ప్రవేశం) 

193. గదికి ఉత్తర వాయవ్యంలో బీరువా - నీరి చలనానికి (త్రోవ. 

194. గదికి ఉత్తరాన వుంచిన డబ్బు మందనం - ఎమ్సుడూ తారాడవలనీందే డబ్బు 
కోసం. 

195. గదికి ఈశాన్యంలో బీరువా - దరిద్రానికి చేరువ. 


[> momo] 


196. ఆరగ్బేయ ద్విశాల నిర్మాణం య బోరాగ్భులకు (పేరణం. 
197. వైర్భతి ద్దిశాల నిర్మాణం - సౌఖ్యానికి చంద్రశాల. ( చంద్రశాల = వెన్షైల) 
198. వాయవ్య ద్విశాల నిర్మాణం - వ్యవహారాల్లో విజయాలు శూన్యం. 


42 
199.. ఈశాన్య ద్దొశాల నిర్మాణం - అరిష్టాలకు స్థానం. 


26. త్రిశాల (౮ ఆకారం) 


200. త్రిశాలకు తూర్పున ఖాళీస్థలం - పురుషుల పలుకుబడికి బలం. 


201. త్రిశాలకు దక్షిణాన ఖాళీస్థలం - (ప్రీల సుఖాలను నరకు కరవాలం. 

202. త్రిశాలకు పడమట బయలు - పురుషుల ఆరోగ్యానికి తప్పును హోయలు. 
(హోయలు = విలాసం. 

203. (త్రిశాలకు ఉత్తరాన ఖాళీజాగా - స్రీల సౌభాగ్యాలను పెంచును బాగా. 


204. ఆగ్నేయంలో హెచ్చు దొడ్డి - అన్లి వ్యసనాలను చేర్చు దిడ్డి. ( దిడ్డి = చిన్లు వాకిలి) 
205. వాయవ్యంలో హెచ్చుదొడ్డి - తగాదాల చిచ్చుబుడ్డీ. 


43 
206. ఈశాన్యంలో హెచ్చు దొడ్డి వుంచడం - ఇంటిలోనికి శుభాలను రప్పించడం, 
207. హెచ్చుదొడ్డి వున్చప్ప్రుడు నైర్భతిలో - నిర్మాణం తప్పనిసరి ఆ స్థలంలో. 
28.. గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ 
208. తూర్పు వైపు గొయ్యితో గోబర్‌గ్యాన్‌ ప్లాంట్‌ -ఇంట భోగభాగ్యాల (గ్రాంట్‌ 
(గ్రాంట్‌ = నిధి. 

209. దక్షిణాన గొయ్యితో గోబర్‌గ్వాన్‌ ప్లాంట్‌ - ఇంట్లో శుభాలకు డిస్కౌంట్‌. 

210. పడమటి గొయ్యితో గోబర్‌గ్వాన్‌ ప్లాంట్‌ - ఇంట్లో అశుభాల అకౌంట్‌. 

222... ఉత్తరాన గొయ్యితో గోబర్‌ గ్యాన్‌ ప్లాంట్‌ - ఇంట నిత్యం శుభాలు ప్రజెంట్‌. 

29. వీధుల హెచ్చు త లీ 


212. తూర్పు పల్లం, పడమర మెరక గల వీధి - అందు నివసించు వారికి సౌఖ్యాల నిధి. 


213. తూర్పు ఎత్తు, పడమర పల్లంగల బజారు - గృహన్హులను చేస్తుంది బేజారు. 

214. దక్షిణం ఎత్తు, ఉత్తరం పల్లం ఉన్ల వీధి - ఐళ్ళర్వాలకు వారధి. (వారధి = వంతెన) 

215. దక్షిణం పల్లం, ఉత్తరం ఎత్తు ఉన్ల వీధి - నకల అరిష్టాల వారిధి. (వారిధి = 
నము(ద్రం) 

216.ఈశాన్యం పల్లం, నైర్ఫతి ఎత్తువున్లు వీధి - సంపదలకు, సంతతికి పెన్టిధి. 

217. నైర్భతి పల్లం, ఈశాన్యం ఎత్తు ఉన బజారు - బ్రతుకులు బహువిధాల దిగజారు. 


కరా, 


ల! 


218. తూర్పు పల్లంలో తులసి మొక్క - స్త్రీల ఆరోగ్యమునకు నుఖమైన పక్క. 


219. ఆగ్బేయంలో తులనీకోట - నుఖాలకు పూలబాట. 
220. దక్షిణాన తులసీకోట - స్త్రీల ఆరోగ్యానికి కంచుకోట. 


45 
221. నైర్భతిలో తులసికోట - నారీమణుల ఆరోగ్యభాగ్యానికి వరాల మూట. 


222. పడమట తులనీకోట కట్టండి - పడతుల ఆరోగ్యానికి పట్టం కట్టండి. 
223.వళ్చిమ వాయవ్యంలో తులసీకోట - మంచి ఆరోగ్యాన్ని పెంచేతోట. 
224. ఉత్తరాన పల్లంలో తులసికోట - ఉవిదల సౌభాగ్యానికి బంగారు వీట. 
225. ఉత్తరాన ఎత్తులో తులనీకోట - ఉత్తమ ఫలితాలివుడం వుత్తమాట. 


226. ఈశాన్యంలో తులసీకోట - ఇంతులకు ఆరోగ్యమివ్వదు యే పూట. 


227. ఇంటిపైన తూర్పున కట్టిన మేడ - పురుషులకు పీడ 
228. దక్షిణ భాగంలో మీది సౌధం - ధనాభివృద్దికి లక్ష్మీపాదం. 
229. పశ్చిమంలో పైనున మేడ - పురుషుల వురోభివృద్రికి జాడ. 


230. ఉత్తరాన పై మేడ - ధనాభివృద్ధికి అడ్డుగోడ. 


ఏ2. ఇంటిపైన నీటి ట్యాంక్‌ 


231. ఇంటిపై తూర్పున నీటితొట్టి నిర్మాణం - వురుషుల వలుకుబడికి (గ్రుచ్చుకొను 
పదును బాణం. 


232. వీలులేనప్పుడు ఇంటిపైన ఆగ్టేయంలో నీటి తొట్టిని కంచు - కానీ వైర్ఫుతిలో దాన్చి 
మించిన కట్టడం నిర్భించు. 


233. దశ్షోణంలో ఇంటిపైన నీటి ట్యాంక్‌ కట్టించుకో - భోగభాగ్యాలను ఇంటిలో 
పెంచుకో 


234. ఇంటిపై వైర్చతిలో నీటి ట్యాంక్‌ - రెట్టింపు నీరులకు బ్యాంక్‌ 


235. పడమటి దిక్కున ఇంటిపై నీటి ట్యాంక్‌ నిర్భించుకో - ఆరోగ్యాన్భి ఇంటిలోనికి 
రప్పించుక్తో 


47 
236. అనుకూలం లేనప్పుడే ఇంటిపై వాయవ్యంలో నీటితొట్టిని పెట్టుకో - కాని 
ఆగ్టేయంలో, నైర్భతిలో ఒకదాని మించి ఒకటిగా ఎత్తైన కట్టడాలు కట్టుకో 
237. ఉత్తరంలో ఇంటిపైన నీటి ట్యాంక్‌ కట్టడం - ఉన్ల ధనాన్గి బయటకు నెట్టడం. 
238. ఇంటిపైన ఈశాన్యంలో నీటిట్యాంక్‌ - ఇంటిలోన ఖాళీ ట్రంక్‌ 


33. ఇంటి ముందు అరుగులు 


239. తూర్పున పల్లపు అరుగులు - జీవిత నౌకను నుఖశాంతుల తీరానికి చేర్చు 
నరంగులు. (నరంగులు = నావికులు) 

240. తూర్పు అరుగులు మెరక - పురుషులకు కొరడా చురక 

241. ఆగ్నేయంలో నైర్భతికన్నా ఎత్రెన అరుగు - ఇంటిలోని వారికి ఆరోగ్యం దూరం 
జరుగు. 


లాలన 
48 
242. దక్షిణాన ఎత్తెన అరుగులు - ధనోన్టుతికి మెరుగులు. 


243. దక్షిణాన పల్లపు అరుగులు - ధనానికి తీరని తరుగులు. 


244. నైర్భతిలో ఎత్తైన అరుగులు - ఐళ్లర్యాన్టి పెంచు బంగారు మురుగులు. 
(మురుగులు = చేతి ఆభరణాలు) 


245. వళ్చిమాన ఎత్తైన అరుగులు - అభివృద్ది దెనకు పరుగులు. 
246. పళ్ళిమాన పల్లపు అరుగులు - వతనానికి పరుగులు. 
247. పళ్ళిమ వాయవ్యంలో పల్లపు అరుగులు - ఐళ్ళర్యానికి విరుగులు. 


246. ఉత్తరాన ఎత్తెన అరుగులు - శ్రీల శుభాలను విండిచేయు తిరుగళ్ళు, 
(తిరుగలి = వినతురాయి). 

249. ఉత్తరాన పల్దపు అరుగులు - సుఖాలకు పట్టు చెరుగులు. 

250. ఉత్తర ఈశాన్యంలో ఎత్రెన అరుగులు - న్రీల చభాలకు చిరుగులు, 


49 
251. తూర్పు ఈశాన్యంలో ఎతైన అరుగులు - పురుషుల ఘనతను క్రుళ్ళజేయు 
పురుగులు. 


252. తూర్పు గోడకు వుండే అటక - భయపెట్టే పటాక 

253. దక్షిణ గోడకు ఉండే అటక - గృహస్థుకు బంగారు పటకా (పటకా = వడ్డాణం). 
254. పడమటి గోడకు ఉండే అటక - శుభఫలితాలకు వీఠిక. 

255. ఉత్తర గోడకు ఉండే అటక - ఉపద్రవాల పుట్టుక 


256. తూర్చున బెట్లను పెంచకు - వాన్తు బలాన్ని (తుంచకు. 


50 
257. తూర్పు ఆగ్లేయంలో వూల మొక్కలను పెంచు - వభఫలితాలను అనుభవించు. 


258. దక్షణ ఆగ్బేయంలో చెట్లను పెంచు - అవి ఛభాలను నీయింటవుంచు. 

259. దక్షిణ దిళలో వృక్షపోషణ - ఇంటికి అన్ది విధాల రక్షణ. 

260. దక్షిణ నైర్భతిలో చెట్లపెంపు - (స్ర్రీలను ఆరోగ్యంతో నింపు, 

261. పళ్ళిమ నైర్భతిలో చెట్లను పెంచడం - పురుషులకు ఆరోగ్యం కలిగించడం. 

262. పళ్ళిమంలో చెట్లను పెంచడం - ఆరోగ్యాన్చి పోష్షించడం. 

263. పళ్ళిమ వాయవ్యంలో పెంచుకొను చెట్టు - ఉన్ఫుతిక్తి ఆరోగ్యానికి బంగారు మెట్టు. 

264. ఉత్తర వాయవ్యంలో వూల మొక్కలు - ఉత్తమ అద్భష్టపు చుక్కలు. 
(చుక్కలు = నక్షత్రాలు 

265. ఉత్తరాన వృక్షపోషణం - విత్తము క్షీణం అనుక్షణం (విత్తం = ధనం). 

266. ఉత్తర ఈశాన్యంలో చెట్టు - న్రీల ఆరోగ్యానికి పాము కొట్టు. 


51 
267. తూర్పు ఈశాన్యంలో చెట్టు - పురుషుల ఆరోగ్యానికి విషపు బొట్టు. 


36. బరువులు 


268. తూర్పు భారం - ఐళ్ళర్భ, కీర్తులు దూరం. 

269. దక్షిణాన భారం - ధన, ధైర్యాలకు వరం. 

270. పళ్చిమంలో భారం - నిరంతర నుఖాల తీరం. ( నిరంతరం = ఎల్లప్పుడు 
271. ఉత్తర దిశలో బరువు - విత్తం, చిత్తశాంతి కరువు. 

272. ఈశాన్యంలో బరువు - ఇక వుండదు సుఖమైన (బ్రతుకు దెరువు. 


37. పెంటకుప్పలు - రాళ్ళగుట్టలు 


273, తూర్పున పెంట కుప్పలు, రాళ్ళగుట్టలు - ధన ఆరో గ్వాలను కాటువేయు 
పాములున్దు పుట్టలు. 


274.దక్షిణంలో పెంటకువులు, రాళ్ళగుట్టలు - ఐళ్ళర్వానికి గట్టిపట్టులు. 

275. నైర్ఫతిలో ఎత్రెన రాళ్ళగుట్టలు, పెంటకువులు - ఆర్టికాభివృద్దికి ముత్యపు చిప్పలు. 
276. పశ్చిమంలో పెంటకుప్పలు - మంచి ఫలితాలకు మెమ్లులు. 

277. ఉత్తరంలో పెంట కుప్పలు - ధనానికి తవ్రువు ముప్పుతిప్పలు. 
278. ఈశాన్యంలో పెంట కుప్పలు - నుఖాలను మంటగలుపు నిప్పులు. 


38. వీధిపోటు - వీ 


279. తూర్పు ఆగ్గేయంలో వీధిపోటు - ఆర్టికారోగ్యాలను అంతమొందించు అగ్జివేటు. 
280. దక్షిణ ఆగ్టేయం వీధిచూపు - శుభాలను మేలు కొలువు. 

281. దక్షిణ నైర్భతి వీధిపోటు - సిరులకు, (స్త్రీల జీవితాలకు చేటు. 

282. పళ్ళిమ నైర్ఫతి వీధిపోటు - పురుషుని జుభాలకు కత్తివేటు. 


283. పళ్ళిమ వాయవ్యం వీధిచూపు - యజమాని నాయకళత్స్తానికి పెద్ద కాపు. 

284. ఉత్తర వాయవ్యం వీధిపోటు - ఉవిద శుభాలకు ఈటెపోటు. (ఉవిద = స్రీ). 

285. ఉత్తర ఈశాన్యం వీధిచూపు - సీరులకు, (ప్రీ సుఖాలకు స్థీరమైన ప్రాపు. 

286. తూర్పు ఈశాన్యంలో వీధిచూపు - పురుషులకు సర్యాధికారం కట్టబెట్టే గొప్ప 
మలుపు. 

287. తూర్పు) పల్లం - సుఖశాంతులకు మేళం. (మేళం = కూడిక). 

288.ఈళాన్యం కన్నా ఆగ్టేయం పల్లం - ఆరోగ్యానికి కళ్లెం. 

289. దక్షీణం పల్లం - అద్బష్టాన్లి అడ్డుకొనే గొళ్ళెం. 

290.నైర్ఫతి పల్లం - మరణానికి మూలం. 


54 
291. పళ్ళిమం పల్లం - నుఖాలను పొడుచు భూలం. 


292. ఈళాన్యం కనా వాయవ్యం వలం - వ్యవహారంలో చెలం. 
293. ఉత్తరం పల్లం - బంగారం పళ్ళెం. 


294. ఈశాన్యం పల్లం - ఐళ్రర్య, ఆరోగ్యాలకు ఆలవాలం. 


40. మెరక'(ఎత్తు) 


295. తూర్పు మెరక - ఆరోగ్య, ధనాలను (గ్రుచ్చు గొరక. (గౌరక = ఇనువబాణం). 
296. దక్షిణం మెరక - అదృష్ట తారక (తారక = నక్షతం) 

297. నైర్భతి ఉన్ణతి - నరులకు అభ్యున్దుతి. 

298. పళ్ళిమం ఎత్తు - గృహన్హుల పాలిటి బంగారు సాత్తు. 


55 
299. అగ్నేయం కన్నా వాయవ్యం ఎత్తు - గృహస్థులను దిగువకు ఒత్తు. (ఒత్తు = 
అదుము) 
300. నైర్భతికన్నా ఆగ్జ్బేయ, వాయవ్య, ఈశాన్యాలు ఎత్తు - చేస్తాయి యజమానిని తొత్తు. 
(తొత్తు = బానిస). 
301. ఉత్తరం మెరక - దరి[ద్రానికి పడక 
302. ఈశాన్యం మిణ్టు - ఐళ్ళర్వానికి కొజ్టు. (కొల్టు = శూలం) 


మూలల పె 


303. తూర్పు ఆగ్బేయం పెంపు - అనర్జాలను నింపు. 

304. దక్షీణ అగ్జ్బేయం కోణంగా పెంవు - అనేక తగవులతో తలవంవు. 

305. దక్షిణ ఆర్బేయం మూలమట్టంతో పెరుగుదల - వురుషుల కీర్తికి మెరుగుదల. 
306. దక్షిణ నైరుతి పెరుగుదల - తరుణుల చభాల అరుగుదల. ( తరుణులు =స్రీలు) 


56 
307. పళ్చిమ నైర్భతి పెంచడం - పురుషుని జీవితాన్లి (తుంచడం. 


308. పశ్చిమ వాయవ్యం కోణంగా పెంపు - చపలత్యాన్భి నింపు. 

309. పళ్ళిమ వాయవ్యం మూలమట్టంగా పెరుగుదల - ళుభఫలితాలకు ఎదుగుదల. 
310. ఉత్తర వాయవ్యం పెరుగుదల - ఎంశాభివృద్దికి తరుగుదల. 

311. ఉత్తర ఈశాన్యం పెంపు - ఐళ్లర్యాన్ది ఇంట నింపు. 

312. తూర్పు ఈశాన్యం పెంపు - పురుషుల ఆరోగ్యభాగ్యాలకు ఇంపు. 


42.మూలల తెంపు 


313. ఆగ్బేయం తెంపు - ఉండబోదు తలవంవు. 
314. నైర్భతి తెంపు - రాబోదు ముంపు, 
315. వాయవ్యం తెంపు - మై(తికి ఇంపు. 


316. ఈశాన్యస్థలం తెంచుకోకు - వంశాభివృద్దిని (తుంచుకోకు. 
థె (»] 
317. అనవసరంగా స్థలం తెంచుకోకు - అనుమానాలను పెంచుకోకు. 


43. కప్పు (మూత) 


318. తూర్పు కప్పు - మగసంతతికి ముప్పు. 


319. తూర్పు ఆగ్బేయం హద్దుపై కష్పువేయుట - సంతతి సుఖశాంతులను నివులలో 
(తోయుట. 


320. దక్షిణం కప్పు - తరుణుల సౌభాగ్యానికి మెప్పు. 
321. నైర్భతి కప్పు వేనుకో - సిరులను కుప్ప్రపోనుకో ! 
322. వళ్చిమం కప్ప్ర - గృహస్థు ప్రతిష్టను చాటిచెప్టు. 
323. ఉత్తర వాయవ్యం కప్ప్రు - స్థిరత్వానికి త్రుప్ప్రు. ((తువ్లు = చిలుము). 


324. ఉత్తరం కప్పు - విత్తమునకు నిప్ప గ 


325, ఈశాన్యం కప్పువేసీ కొనడం - యమపాళాన్చి గొంతుకు బిగించుకొనడం, 
44. తెరప (తెరపి) 


326. తూరు తెరవ - పురుషుల క్రీర్తినావకు ఎత్తిన తెరచాప. 


327. దక్షిణ తెరప - తరుణుల సౌభాగ్యాలను (మింగు సారబేప. 
328. పడమట తెరపిగా వుంచుకోకు - ఆరోగ్య సంవదలను (తుంచుకోకు. 
329. ఉత్తరాన తెరవ - అన్ది విధాల ఉన్హుతికి తావ, 


45. పూజగది 


330. ఇంటిలో వ ( 
ఇంటిలో వూజగది ఏ దిశలో వున్గా - ఎలాంటి లోటు కలుగదన్సా / 


| 
331.ఈళాన్వ గదిలో స్ట్రీర నిర్మాణం - వాస్తుబల నివారణం. (నివారణం = తాల 
332. నైర్ఫతిగదిలో స్టిర నిర్మాణం - వాస్తు బలపోషణం ( పోషణం = పెంచడం). 
333. తూర్పుముఖంగా దేవుని అర్జించు - ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు. 
334. పళ్టిమ ముఖంగా అర్బన - ఛుభాలను చేర్చు నిచ్చెన. 
335. భువికి రవియే ఆధారం - అందుకే తూర్పు పడమర ముఖంగా పూజలకు అంత 


(ప్రాచుర్యం. 


46. అనుభవంలో విఫలమైన ఆచారాలు 


336. శ్రీ చక్రం కొన్టువారికి రాదు సీరి - అమ్మిన వారికి సిరి తప్పని నరి. 
337. వాస్తు గోళాలు, మత్స్యయంతత్రాలు - మాయావుల కుతం(తములు. 
338. వాస్తుదోషాలకు వేసే తాయెత్తులు - గృహస్థులను దోచేందుకు చేసే జిత్తులు. 


60 
339. కాకి ఇంటిలోనికి వస్తే తప్పేమీ లేదు - కానీ వలుగాకి వస్తే చీకాకులు తప్పేది 
లేదు. 


340. ఇంట్లో తేనె తెట్టె పెట్టడం వల్ల - ఇక్కట్లు కలగడం కల. 
341. భూమిలోని బొగ్గులు - చేయవెట్టి ఎగ్గులు . (ఎగ్గు = కీడు) 
342. గడప (క్రిందరాయి పగిలితే రాదు అరిష్టం - ఇంటికి లేదు యే దురద్బష్టం. 
(౫) 
343. ఇంటి ఆవరణంలో మొలిచే రావణహన్తం - ఎట్టి నష్టం కలిగించదు నేస్తం ! 
(రావణవాన్తం = ఒకరకం పుట్టగొడుగు) 
344. ఇంటికి ద్వారాల నంఖ్యకాదు ప్రధానం - ఉచ్చువు నడకలే (ప్రధానం. 


345. వెయ్యిదీపాలుంటే వాస్తు అవనరం లేదా ? - వెయ్యి ఆనుప్యతులుంటే జ్వరం 
రాదా ? 


47. సామాన్య విషయాలు 


346. తూరు ముఖంగా కూర్చొని చదువు - విజ్ఞాన సంవద ఒదవు. (ఒదవు = కలుగు) 

347. ఉత్తరముఖంగా కూర్చుని వ్యవహరించు - విజయం నీ ఇరిట విహరించు. 

348. ఇంటి భూమి అడుగున ఎముకలుంటే రావు కష్టనష్టాలు - వాస్తు బద్దంగా ఇల్లు 
కడితే తరలివస్తాయి అదృష్టాలు. 

349. కులానికి ఒక్కొక్క రకం నేల అనే మాట - కలుపుతుంది మానవతను మంట. 

350. గ్రహానికి ధ్యజ, గద సింహాది ఆయాలు - గృహన్దునికి అయోమయాలు. 

351. గడపకు పసుపు దిద్దు - (క్రిమి కీటకాదులకు అది హద్దు. 

352. ద్వారానికి మామిడాకుల తోరణం - కీటక నంహరణం. 

353. ఇంటి ముందు పేడనీళ్ళు చల్లడం - (క్రిమికీటకాలకు ఆయువు చెల్లడం. 


354. ఇంటికి నుళ్దుం కొట్టడం - (క్రిములను మట్టు పెటడం. 
ల ల 
355. దేహవ్యక్రతలకు ఫ్లాస్త్రిక్‌ శస్త్ర చికిత్స - గేహ వక్రతలకు వాస్తు శాస్త్ర చికిత్స. 


356. శాస్త్ర రీత్వా శవా నిర్మాణం - కలిగించును నిత్యకల్యాణం. 


అం భం 999 


మీ జీవితంలో ఒక శుభవాకిలి ప్రముఖ పారిశ్రామిక, వాస్తుశాస్త్రవేత్త 
శ్రీ గౌరుతిరుపతి రెడ్డి రచించిన “వాస్తుశాస్త్ర వాస్తవాలు ” గ్రంథం 


ఇప్పుడు మరిన్ని నూతనవిశేషాలతో 14 వ ముద్రణ మీ కోసం మార్కెట్‌లోవుంది. 


అంతేకాక “ వాస్తుశాస్త్రద వాస్తవగళు ” ౩ వ ముద్రణ కన్నడంలో 
“ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ వాస్తు ” 2వ ముద్రణ ఇంగ్లీషులో, 


“వాస్తు సందేశ్‌ ” హిందీలో, * వాస్తు శాస్తిర వాస్తవంగళ్‌ ” తమిళంలో, 
“ వాస్తు సూక్తిగళు ” 2 వ ముద్రణ కన్నడంలో 
“వాస్తు సందేహాలు - సమాధానాలు ”, “వాస్తు వాస్తవాలు ” మరియు 


వ్‌ “గౌరు పెద్ద బాలశిక్ష * (బాల విజ్ఞాన దర్శిని) వెలువడినవి. 


62 


తొలిసారిగా శాస్త్రాన్ని సంగీతంతో మేళవించి శ్రీగౌరు తిరుపతి రెడ్డి సమర్పణలో 
డా॥ దాసరి నారాయణరావు వ్యాఖ్యానంతో 
ఎస్సెల్‌ సుధాకర్‌ రచించగా సాలూరి వాసూరావు సంగీతంతో 
ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం 
మొ॥లగువారు ఆలపించగా వెలువడిన ఆడియో క్యాసెట్‌ 
“గౌరువాస్తు గీతాలు ” 
మరియు నిత్యజీవనవికాసానికి 
“గౌరు వాస్తు క్యాలెండర్‌” తెలుగు, ఇంగ్లీషులో వెలువడింది. 
నేడే మీ సొంతం చేసుకోండి. అభివృద్ధికి చేరుకోండి. 


